SREE VAGVALLI SERIES No.11. 


త్రి రామకశ తకము. 





(ర శ్ర బాలా త్రిపురనుందర్యంష్మా. 


ప్ర తీ తము, oa " 
అమ, 


శ్రీ తల్పగిరి మాహా త్మ్యాది' గంభక గయు, 
నెల్లూరు శ వేంకటగిరి మహారాజాగారి కాలేజీ 
ఆంధ్ర సహాయోపాధ్యాయులునగు 





ఇశ్రిమాకొ కొవూ౦పవరారు వేంకట రామానుజాచార్యుల చేళ్ళ 
(బకటిత్రముం 


నెల్లూరు, నృభాతముద9ణాలయమున ముదితము. 


సర్వస్వామ్య 'సంకలితము]  భావ_ప్రుమ్యము (వెలరు. 0.8.0 
“నానన కా కాలాన బనానా నానా విలనా నవమ మినప వమన భవా రా నప ప నము వరమ కామన నాధం నప పావక ప తననన ననన 


Vol III No. 3. 





(గంధ (హంస, 


ఈ శతకమును రచించినవారు [శీబాలా |క్రిపుర సుం 
దరీ చేవిగారు. వీరు గుంటూరు మండలవా స్తవ్యులు ఈకవ 
యి[త్రి పరాభవ సంవత్సర (శావణ బ, ౧౧ లు బుధవారము 
నకు సరియగు హూణ శకము 1906 ఆగమ్హనెల తే 15 దిన 
జన్మించిరి. జననియగు మతి నాగమణ్యంబగారి యొద్ద నీమె 
సంగీత సాహి త్యాది నీద్యల నభ్యసించిరి, అనంత కల్యాణగుణ 
పరిపూర్ణుడగు భగనంతుని గూర్చి వందలకొలథిగ భ కిరసం 
బు వెదజల్లెడి కీర్తనలు విరచించి యానందించిరి. |పస్తుతము 
నెల్లూరుచ్చే 5 వనరీ సబ్‌ మేజస్టోటు గాశెన మ,రా,రా.|శ్రీ దాసరి 
శ్రీరాములునాయుడుగారి ధర్భపక్ని, పరి యుప్పదెవము రా 
మచంద్రమూ రి యగుట? దనకు (బక్యతు దై వమగు భర్తనా 
నుమును శ్రీరామచంద్రుని స్గర ణతో నధ్యవసించి యీపల్మ పొ 
ణ రకార (వాస (శ్రీరామ కందశతక మొకటియు రామచం[దశత 


శ మొకటియురచించిరని తో చెడిని. ఈసాధ్వి కవిత మృదుమధుర 


పదలితమె భ కిభావ విలసనమై యొప్పుచున్నయవీ. ఈమెవాణి 


బో నిచ్చవచ్చిన “తుల(యబడిపోక కివీ తులగు 
పూరక న్రల యను శొసనములవలె మంచి మార ర ముల సర 
భముగ నడచుచున్నది. ఇం దేటద్యమును జ జదివినను పరమపద 


జగ్‌ 
1 


ll 


సోపానములె భ క్రిరసము చిప్పిలుచు. గరతలామలకములై 
యున్నవి. భ క్రిరసపూరితేములగు [గ్రంధముల రచించిన 
(శ్రుతరిగొండ వెంగమాంబ. గుండు అచ్చమాంబ-కంచనపల్లీ 
కనకమ్మగార్ల నలె పీముయు( దన వా క్కు-సువుముల (వీరా 
మచందునిం బూజించి కృతార్భయైనది. ఈమె నయసున' 
జిన్నదియెనను దనహృదయ మితరచింతలం జొరనీయక పరమ 
మగు భ కివిషయముననే  తనకవితార్మురిం బనహింపం 
జేయుట జౌ ఘ౦ము. 


విద్యావిషయమున _ వెనుకియడి మౌథ్యదశలొ నున్న 
(ప్రీలలో నిట్టరత్నములు పాడచమూపుట గ )/ంథర చనలయందు. 
బురుషులతో పాటు స్ర్రీలును సారసతపీళ మలంకరించి 
భాసా సేవకుందోడ్పడుట కడుంగడు ముదావహాంబు. వచు 
బాలికాబాలకు లకు జ్ఞా నాభివృద్దిదములగును త్తమ గంధము 
లు రచించి బుధులయాశీస్సులకు బాత్యయగు సము సంతతా 
రోగ్య సౌభాగ్య పుత పాతాి వృద్ధింగలిగి చిరకాల మిటుల 
భాసాసేవం జేయుచుండునటుల చెవ మనుగహీంచునుగాక, 
విద్యాశాఖాధికారులు సమె కవితల సమాదరింతురుగాక, 


నెల్లూరు, | ఇట్లు, 


ర్‌ 
౧౦-౧౨-౧౯ ౩౪. చిల (ావొటి సితాంబం 





న. 


ఈ శతకమును విరచించిన చి॥ సా॥ (స్రీ) బార్య 
రసుందర్యంబ గారినిగూర్చి, పద్మినిపరిణయమను కృంగారప) 
బంధమును, సముద)మథన మను నామాంతరమునుగల వివ్లు 
మాయమావిలాస నాటకము మున్నగు పెక్కుకబ్బముల విరచిం 
చిన (శ్రీకుతి చిల్క- పాటి నీ తాంంబగారు ముచ్చటించి యుం 
టచే మరల నీ కి వయితింగూంర్చి యుగ్గడించుట చర్విత చర్య 
ణంబని విరమించి నారము, 
తే_గీ॥ పతీయ చుట్టంబు పక్క-ంబు పతియ చెలియుం 

బతియ తల్లియుం దండి/యు. బతీయ గురునుం 

బతియ దైవంబు గాన్రన నతని నెపుడు 

బత గొలుచుట ధర్మంబు పడతి కరయ, 

అను భారతనీకి ననుసరించి _వెళకమును రచించిన కవ, 
యిత్రి చి॥ సౌ॥ (శ్రి బాలా త)పుర సుందర్యంబకు మంగళా 
శాసన పూర్వుకముగ నొసంగిన పంచరత్నములు, 

చ! కవన మలభ్య ముది. గల్లెను బో మణీ దెన చింతల 
దశలు ట భావ; మాపగిది దాశరధి నదధీనచి  రత౯ా 
బ/విమల పద్యరత్నముల భ _క్‌సమర్చినం జేసి ధన్యయై 
భువి. దన వాణి సార్ధక మువొందంగంజేయుట *భ్యు 

[మారయక౯, 


ii 
క తర8ినొండ వేంగమాంబకు 
నరరామాయణము భ కీ వ్యాసిధరితి౯ా 
చిరకీ 8 గనిన మొల్లకుం 
దరమని పల్కంగ సిమె తగియె మనిష౯. 
వు! స్థిర విద్యా పరతంతు. దూరిత నయన్సిష్టకి'యా శాలి భా 
థి / జ గాలు 
సురవిజ్ఞాన వివేక శాంతినిథి సుక్లో కుం డగ ణ్యుండు ణా 
సరి శ్రీరాములు నాయుండనృతిని సామా దాగమభదుండుగా 
వరహృత్సీమందలంచె సొసతులకు న్నావ్యంబుగాదేమిట౯, 
క॥ పతిమన్నన గీనితా 
. పతి సత్యరునణారసంబు. బడసి యిటుసర 
స్వతిక్సపకుం చా తీయా సి 
క॥ సోబనగొనముల కిరవగు 
(శ్ర) బాలా త్రిపురసుందరి యంబను గా 
రాబంబున (శ్రీపతి (శ) 


థిబలవజఃలబో)చుగాత ధి ర్థాయువుల౯. 
కొవూ ౦డరారు దేంకటరామానుజాచార్యులు, 


పతీ కాధిసతి, 


a =. 


ఎత లా క్లో. న. 





వన 
4 


మాక కొమాందడూరు వేంకట రామానుజాచార్యులుగారు. 





శీరావముశ తకము. 


(శ్రీరఘుకు లమణ (శ్రీ నీ 

తారమణీహృదయలోల 4 దశరథరామా 
చేరములనే చి పోవవె 

వారిజభవ హర సుంద 4 వందిత రామా. 1 


క, వారిజలో చన నిపద 
వారిజముల్‌ మదినిగొల్తు 4 వారిజనాభాె 
సూగిజన స్తుత చరణా 
వారిజభన హర సుపూజ్య 4 భవహర రామా, 2 


౧౦ 


శ్రి వాగ్వల్లి 


, ధారుణిలోం గలజనులకు. 


దారకమె వెలసినట్ట 4 దశరథరామా 
ధీర సుపూజిత రఘునర 
సళద సమనర్ల విజితే 4 నినచర రామా, 


. ధరణీభారము మాన్నంగ 


వర మున బుట్టలివి నివు 4 వసు ధేశుండ వె 
హారినీల తులిత గాతా 
గీరిడాధిప వినుతకీ 5 4 కేశవ రామా. 


= శరణు శరణు పాలింపుము. 


వరమునిసతి నేలినట్లి 4 పాద రజమునకొ 
తరుణాధ్రారుణ లోచన 
కరిక లభ సమాన గమన 4 కావుము కామా, 


. సరగునం గొతికుతోంజని 


తరుణి నతీనియాజ్ఞ గూర్చి 4 దండక వనిలో 
క రుణ మెంలు మునుల. బో చితి 

నరకర్శలు సాగండేసి 4 ననుథను రామా, 
నరరూపధారివై నిశి 

చరు మారీచుని బయోధి 4 శరమొక్క-ట జె 
చ్చరం బడంగయ జేసితివి నీ 


చరితను వర్ణింప నాకు 4 సాధ్య మె రానూ, 


(శ్రీ రామశతకము 


-సూరాకారు సుబాహుని 

ఘూారాజ్‌క్‌ దునిమినట్లి 4 కోమల గాతా, 
పీరాధివిర మునినుత 

రారా ననుగావ వేగ 4 రాఘువరామా, 


. నరనుత కాశికుయాగము 


క రమర్థ్‌౯ గాచితివు 4 కలుషముడికి సి 
లా సహితు.ండ వె 
పురాణపురుముండవు పిశ్వు 4 పూజిత రామా. 


. పురుపో త్తమ పొగడ నా 


తరమా! నీపాడమహిమ 4 తరుణెనిజేసెకా 
వెడి సిలయెయుండిన 

నరముసిసతి జనులుపొగడ 4 వందితరావూ. 

నరనుత మిథిలాపురమున 


పహారువింటని ద్రుంచి స్స్‌త్ర 4 హాసాంబుజముకా 


క రమర్థిం బట్ట నాండవు 
be యొరుల కిట్టి? సిత 4 దశరథ రామా, 


3 ధరణిశులెల జూడలో 


నొరుల నా... 4 యువిదను నీత౯ా 
పరిణయము సేసికొంటివి 
శరణాగత భరణ చరణ 4 శాశ్వత రామా. 


10 


lil 


BR 


౧0౨ 


శ్రీజా గ్వల్లి 


పరమపురువ 'భార్షవు భూ 

సురరాముని చేలివిల్లు 4 సారిది౯నొని చె 
చ్చెర వాని తేజమెలను 

హారించి వ్యగ్గునిగ 6 డేని 4 యనిచితి రామా, 


క, తరణికులాంబుధి సోమా 


ధరణీసుతా హృ త్స రోజ 4 తామర సాపా 
సురముని మనో భృంగా 

గరణాగత భరణ చరణ 4 జూనక రామా, 
"నరములు మత్కాతేంబు ల 

పారఠిబులు పిని నెన్న 4 పాడియె నాలు 
గూరిమిగలిగిన నవిగన 

కూరక రహీంపవలయు 4 నొ రఘు రామా, 
నురముని నందిత చరణా! 

కరుణాకర రాఘవేంద 4 కానవెనన్నో 


యురగేశ తల్ప కేశవ 


హరి (శ్రీరఘువీర రార 4 యచ్యుత రామా, 


కరుణాసాగర నీషద 

సరనీరుహూములకు మొక్కి 4 జాలిపడిన నక 
ఉరక యువేవ్నీంపక మది 

గరుణించి భ రింపుమయ్య 4 కస్రుభకామా, 


13 


14 


15 


16 


17? 


OR 


d. 


(క్రీ రామశతకము 


. నరవర నిను గొనియాడంగ 


నురగురునకు వశమె దనుజ 4 సూదన నిత్య 
స్పుర దురురూప మనో: 
కరిపాలిత రనితనూజ 4 భవహర రామా, 


. సరసిజ హితకులభూవణ 


నిర సముదకలువ లవణ 4 నిరధి బంధా 
వర పాదోద్భవ గంగా 
పరిపాలిత సగరతనయ 4 భాస్కర రామా. 


కరుణాకరుండ వగుటనేె 
గిరాజాును గాచితీవు 4 కాకుత్సుండ వై 
పరగ ననుగావవే నీ 


రుదు నిలుపుకొనంగ6 గలనె 4 పెద్దగ రామా. 
* కషరవముదయాకర నిర్జర 


వర పూజిత పాదయుగళ 4 వారిధిశయనా 
పరిపాలిత పాండవహృత 
కురువంశపయోథి భీము 4 కోసల రామా. 


సురతతి పూజితచర ణా 

పరాజిత సుర్మదునికర 4 భాగ్య పితర కా 
కురువంశబీజ భరణా 

ధరణిసుతా భరణ నాధ 4 దశరథరామా. 


౧౩ 


18 


19 


20 


21 


29 


౧'౦ీ 


శ్రీవాగ్వ ల్లి 


, దురితము లెడబాపుము (స్త్ర 


కర కరుణాకర సుధీర 4 కలువ విదూరా 
నరసఖ నీశతు)నవులగు 
మురముఖ దనుజులను గరుణం 4 బోవ వెరామా, 98 


. భూరిదయాకర రఘువర 


వారణ గా జా ర్తిహరణ 4 వరగుణబూందా 
నిరధిశయన పరాత్పగ 
సారసగర్భాదిటేన 4 సన్నుత రామా. 94 


, పరువిడి గుహం డతి భ కిని 


సరగున. బూజించినట్టి 4 చరణములివె నే 
గురుభ కిం బూజచేసెద 


తరింప జేయుదువటంచు 4 దశరథరామా, 95 


॥ భార ద్వాజూర్చిత పద 


సారసముల్‌ మదిందలంతు 4 సరసిజనాభా 
భూరికృపాకర రఘువర 
సారసభవ వినుత దేవ 4 సన్నుత రామా. 26 


= ధరణీసుతా మనోవార 


ఖరాసురపముఖ దనుజ 4 గర్వాపహరా 
వర యోగి హృదయనిలయా 
సురూప జితమదన కీ రి 4 శోభిత రామా. 27 


0X 


OX 


(శ్రీ రామశతకము 


. దురపిల్లు భరతునకు నీ 


వర పాదుక లొసంగి రాజ్య 4పాలనసీేయకా 
బరితృపు, జేసి పనుపవె 
మురమర్లన తరణివంశ 4 భూషణ రామా. 


= భరతుడు నీపాదుకలను 


వరభ కిని బూజచేసి 4 వడసె యశంబు౯ 
గురువర్య నిదుుపదముఅె 
కరమర్హిం గెలుతు పామ 4 కలుగలగ రామా. 


= సరయూతటంబునను నొక 


తురగమఖము సేయనెట్లు 4 దోషము తొలంగ౯్‌ 
నరభోజనుని వధంబున 

బొరయునె కలుషంబు నీకు 4 భూమిప రామా. 
సురచిరలీలం గబంధుని 

కరములు ఖండించి వాని 4 కలువము దొలంగక౯ా 
గురుశాపవిరతి గంధ 

రృ్యృరూపమునొసంగి గావ € వా రఘురామా. 


+. సరగున నామొరివిన వే 


పరమ దయాకర సురేంద్ర 4 వందిత చరణా 
తరణికులవార్థి సోమా 
వరములొసల వేగరావె 4 వరగుణరామా.. 


౫ 


28 


29 


80 


81 


తల్లి 


౧౬ 


క్‌, 


(న్రీవాగ్వ ల్లి 


తఠణిను తా (శిత పాదా 
శరనిధి గరాషపహరణ 4 గరభంగనుతొ 
పరమపురుష భరతాగ )జ 


సరోజదళనయన! జలధి 4 శయనా! రామా. 


గురు నాజ్ఞ నబరి యాశ మ 
పరిసరమునువేచి నీదు 4 పాదార్చృనల౯ 
నరము దనివి ఫలము లొసటి 

గురులం జేరంగ6 జనచె 4 కోసల రామా. 


. భరతాగజ! నీజెవికి 


వరిభన మొనరించినట్టి ( వాయసమును ను 
రర నెవరు పోగవ(జాలక 
కరమువిడచినపుకు నివు 4 కావవె రామా. 


+ సురవర మాయావినియె 


పరిసరమున డాసి సీత 4 భయపెట్టిన ఖే 
చరి శూర్పణఖను నవ్ర్షచు 
పరాభవముచేసి పనుప 4 బనిచితి రామా, 


= సరగున నామురవినుమా 


పరాకుపడనేల నీకు. 4 బంతమ నాసె 
కరినాథు(డు నాకంపను 
బరిచర్యులు చేసినాండె ౪భాస్క-ర రామా. 


ల్‌తీ 


94 


95 


86. 


87 


(శ్రి రామశతకము 


. కురదూవణ త/శిరులకా 


సురదోీహుల దునిమి బుషుల ౪ నోకముడిపీ య 
ధ్వరములు సాగించుట చే 

సురవీ్ర్యయము చేసిలౌర ( శోభన రామా, 
కరుణాలవాల నీదగు 

శరాగ్ని కెరంజేసి దివిజ 4 కాతువకోటి౯ా 
సురజ+*థు పదవి దృఢ ముగ 

పరిరన్నంచితివ్‌ గాదె 4 పావనరామౌా,. 


సుర సాధ్య ఏినుత చరణా 


పరాత్పర జగత్సషరూప 4 వరనారీ సో 
దర నిర్మల చరిత సుధా 
కర ముఖ మోహన సురూప 4 కావనె రామా. 


. వరక స్తుభ మణిభూవణ 


కరుణాకర రాఘవేంద 4 కరుణింపగదే 
సరసు రుసోేడ్భ వాద్చిత 
చరణయుగళ (స్ర్రైనివాస 4 జయ రఘురామా, 


. నుకచిరలీల కబంధుని 


బరిమార్చిన దేవదేవ 4 భవ్యగుణాభ్యా 
పరమేశ పరవమపూరువ 
సరగునం గృపంజూడవయ్య 4 బానకిరామౌా, ' 


౧౭ 


తరి 


ర్‌ం 


40: 


4} 


42 


O౧౮ 


క్‌ 


(శ్రీ వాగ్వల్లి 
నరనాధ శబరియొసంగిన 
వరఫలముల నెంగిలనక 4 వాత్సల్యతమై 
పరమవీ'తి భుజించితి 
వరయగ నీచి త్తవృ తి 4 యగునే రామా, 


=. చరితము సరిగాదసి యా 


సురపతి సుతు వాలి విడచి $ సుగీ”వునితో 
వరమైతి? నెఆపి న్స్‌ తా 
యమ్‌ 


హారు హరియించిలివి కావె 4 యచ్యుత రామా. 


భరతుండు నీవు లేమిని 

నర నాథ యయోధ్యవిడిచి 4 నంది గామం 
బు రతిమెంలు నెలవుగా గొని 

పరితప్తుం డగుచు నేలె. 4 బావన రామా. 


. కరణనివేండ విభీషణుం 


డదిసోదరుండనక పోచి 4 రదియకదా నీ 
వరప్సతిన లోకరడుణ 
కరుణాలయ నీకుసవతు 4 గలరే రామా. 


, వీరావతార దెడీణ 


పారావారంబుంగట్టి 4 పాజుల నటపై 
నారూఢి నడిపి రావణు 
ఘారాజికా దునుమవెట్టు 4 కోసలరామా. 


శీత 


44 


45 


46 


47 


(శ్రీ రామశతకము ౧౯ 


సజణశాగతులను గాశెడి 
దొౌరవివని నమ్మినాను 4 దురతవిదూరా 
సరనీరుః పకుబ నీ 


కరుణకు సత్పాత, మేను 4 కానకు రామా. 48 


. సుర వెరియను జుంగాచితి 


సుకేందసుతుగూల్సి వాని 4 సోదరునకుగా 
పురహారుని విబువిజచితి 

సతరోజముఖకొఆకుం గాగ 4 శాశషతరామా, 49 
కరువలిసుతుండు సీనర | 
చరణంబు లవెపు గనెవొ 4 చననది మొదలే 
వరభకుండె దానును 

గరుడుని వెన్నుద్లియయ్యె + కాద రామా. 50 
వారిజ దభసమనయసనా 

నేరములను సై చి పోవు 4 నీరదగాతా) 
వారిజభవముఖ సంస్తుత 

సారయశోధామ భక 4 సంశిగతరామా. 51 
సురవరుల పార్గనన్విని 

నరదుండ వై ధరజనించి 4 వాడిమెజసి ని 

ముర చరితు రావకాసురు 

బరిమార్చితి గాదె భక 4 పాలక రామా. ర్‌ 


శ్రీ వా గ్వల్లి 


=, వరసుతులులేక బహు న 


తరములు కృశియించికాంచ 4 ధశరభుండు మిము౯ 
హారిబాహు చతుష్యమువలె 
ఖరముఖ్యులం దునిమినట్లి 4 ఘనుండవు రామా. ర్‌లి 


. ఉరమున ముకాహారము 


నురుతర రుచిమెజయ నొప్పు 4 లాలిశెడి మేను౯ా 
కరికలభగ మనమున. చె 
చెర ననుచేరంగరార 4 వీతారామా, 54 


(శ్రిరఘురాను పరాత్సర 


(శ్రీరమణా హృదయలోల 4 (శ్రాతజనపాలా 
(శ్రిరఘువంశ విభావణ్ణ 

నేరములను సై చియెలు 4 నిజముగ రామా, ర్‌ర్‌ 
హరిణేశ విజయ భాస్వగు 

ఖరసోదరు బంథుయుతము 4 గాం గూల్చిననీ 

శర పాటవంబుం బొగడ 

దరమే మముబోంట్ల శెన్న ( దశరథరామా, 56 


+ సురపతి పూజితచరణా 


నిరతము నినువేండినాను 4 సరజగా తా! 
మరువకు (శ్రీరఘువర నను 
ధరణిసుతా పాణనాథ 4 దశరథ రామా, ర్‌ 


OR 


IX 


UX 


(శ్రి రామశకతకము 


. సురరంజన రిపుభంజన 


శరభంజన సర్వలోక 4 శాశ్వతకితీకా 
సరభంగముఖ మునీశ్వర 
వర దాభయద తలోక 4 వందిత రామా 


. నీరజ బంభుకులోద్భవ 


వారిజరిపునదన మాని 4 వర హృత్సదనా 
కూరిమితో న౯ాగావవె 
వారిజభవముఖ సురేశ 4 వందితరామా, 


=, విరతము మాపాదంబుల 


భరతుడు పూజించునటుల 4 భయభక్తులతో 
సరగున నేయబూాం చెద 

ఖరకరనో ల మ 4 కావనె రామా 
తరణికుల వార్డి సోమా 

నరవర బేవాదిదేవ 4 నామొరవినవే 
నురమునిసెవిత చరణా 

గరుడగమన నన్నుగావు 4 ఘనముగ రామా, 
వరదండక నన నిలయా 

సురలోక విరోధిదనుజ 4 సూదన విజయా 
పరిహృత కోసల జన కా 

తరథావ నిర స కలువ 4 దశరథరామా, 


=లిళం 


58 


59 


60 


61 


62 


29:9) 


శ్రీ వాగ్వ ల్లి 


, ధరణీశ వినుతచరణా 


కరిణీశ విప _త్రివారణ 4 కౌస్తుభ ధరణా 
ధరణిసుత భరణ శాశ్వత 
కరణవిఖిషణ ప్రభు త్వ 4 కౌశలరావూ, 65 


. సురవెరివెరి (వ్రీరఘు 
ర. యు 


వర నామురవిన నదేల 4 వనగుహ నేతా 


సరసీరుహ ఛ వనందిత 


చరణా దేవాదిదేవ 4 జగదభిరామా. 64 
సరసిజబాధథు కులోద్భవ 

సరసిజభవ వార సు కేంద) జ్జ సన్నుత నానా 

స. 1 సళ సమనయ సనా 

..నజనాభా నులింతు 4 జానకి రామా. 6 


= నీరజదళ సమనయనా 


వూరుతి సంసే సవ్య చరణ $ మదరిపు హరణ! 
కూరిమి నిను భజింలుంచెద 
వారణ రాజా సహరణ 4 వరగుణరామా. 66 


సుర గరు డోరగ వర కి 


న్నర కింపురుష పురుహూత 4 నారదనుత నా 
మురవినుమూ కరుణా శ) 
ధర హరి పురుషో త్తమ నను 4 దయంగను రామా, 67 


శ్‌ 


. కరగం బి 


(క్రీ రామకశ తకము ౨౩ 


గరదిందు చందికా సమ 

దరహాసవదన విరాన 4 దయం జూపగబే! 
కరుణామృత రససాగర 

సరసీజాసన సుశేంద 4 సన్నుత రామా. 68 
వర విణాగాన పినోం 

ద రమా వృాడనూబ్ల భృంగ 4 దయం జూడగచే? 
సురసన్నుత పాదశరణు 

కరుణాలయ నన్ను వేగం 4 గావవె రామా. 69 
/లికించితివి భూ 

సుకు నర్భకుం దండి/వగను 4 జూడ జనక ని 

ర్భరక రుణ నింతకంశును 

బరు లెవ్వరు చవూపలగలరు 4 పావన రామా. 70 


. వరశుభదాయక రఘువర 


సరోజమృదుచరణ నిత్వ 4 సత్యపవణా 
గిరి రచిత సేతుబంధన 
పరివాత దశలపన తవుస 4 ఛౌస్క-రరామా. 71 


=, కరణని నీదరిం జేరితి 


సదోజలోచనుండ జూడ. 4 జూలనె నన్ను౯ 
కరుణించి జటాయువు జె 
చ్చెర మనుపవె పీయసఖు(డని $ శ్రీరఘుఠామా,72 


౨౦ 


రా 


శ్రి శా గ్వల్లి 

పురహరణ వినుతచరణా 

కరీం[ద రిపుహరణ చేవ 4 కంటక దమనా 
నిరతము నినుమది నమ్మితి 

ఖిరకరకుల వార్టిసోమ 4 కావనె నామా. 
నారాయణ నీనాముము 

పారాయణం. చయుచుందు. 4 చాయనిభ కిలా 
బారావారవిహారా 

రారా ననుగావ వేగ 4 రాఘవ రామా 
వరకరుణాసాగర తవ 


చరణయుగలిి భ క్రి నెపుడు 4 సన్నుతి. కెతు౯ 


సురరిపుహరణ మృదుచరణ 

పరాత్పర! హరి హర వినుత 4 పావనరామా. 
నరవర యచేతనంబులె 

పరమానములుగ నె న 4 పట్టున మనుజుల్‌ 
సిరిచెడి యేమైరొ గదే 

శరణాగతరక్షుదిక్షు 4 శాశ్వత రామా. 
గురుడిడిన ముహూ ర్తంబది 

వర పట్టము గట్టననుచు. ¢ వమ్మైయది యా 
ఖరు రావణు గాల్పుట్టకె 
పరిణామమునొందె లోక 4 వందిత రానూ, 


(ee 


4 


15 


6 


77 


క్‌ 


(శ్రీ రామశత కము 5౫ 


+ నరనాథ! పదియునా ర్వ 


తరములు కాకుండమున్నె 4 తవిలి ప్రబల మా 
ర్తుర గూల్చం వొడంగ్‌ నాండవు 
పరమాద్భుత చరిత నిత్య 4 పావనరామా. 76 


. పురుషవర శ్లీరకంకుని 


వరసోదరు వెంటగొని స 4 పరివారునిగా 
సురరిపుని రావణాసురు 
పరిమార్చిన నీదుమహిమ 4 స్వల్పమె రామా. 79 


(క్రిరమణేయ చరణ సర 


సీరువాముల నమ్మినాను 4 నీతారమణ"! 
సిరజబంధు కులోద్భవ 
వారిజసంభవ సుశేశ 4 నంఏక రానూ. 


= సురనర పరముదయాకర 


సరోజభవ హర సుశేంద 4 సన్నుతనామా 
మరువక నిన్నేగాలి చెద 
పరమ చరిత నన్నుగావ 4 భెారసు రామా, 81 


నరనాథ లోకనిందను 

పరిహరణము సేయుపొంబ 4 బడతిని పితా 
వరవహ్ని. బొనిపవీ కొంటివి 

పరివాదము సి పగలనె 4 ఛభాస్క-రరామా. . ఏలి 


౨౬. 


కం 


క్‌ 


శ్రీ వాగ్వ ల్లి 
గురునా ఖ్‌ యంచు 7కయు 
నరనాథ యరణ్యమునకు 4 నాయమువిడి చె 
చెర నంప వృశుజాతియు 
పరిధానము లుగనయ్యె 4 భ_క్లిని రామా, 


* అరమరలేటికి నామె శ 


వరకరుణాకర ముకుంద 4 వారజనయనా! . 
నిరతము నినుముది నమ్మితి 

సురేశ వినుతచరణ హారి 4 సుందరరామూ, 
ఖరకర కులాన్ధిసోమూ- 

ఖరకరు/ గ న్నెరుగ నట్టి 4 కాంతలు గృవాముల్‌ 
వారివిడిచి వెడల వీధుల 

బరిచిలివి జగంబునవ్వ. 4 బావన రామూ 
కరుణింపవయ్య (శ్రీరఘు 

వర దశముఖ హారణకరణ 4 వందిత రణ సు 
స్థిర పితృ వాక్యకరణ వ్‌ 

తరణ సుదవీతూ వినోద 4 దశరథరామా, 
సురముని సీవితచరణా 

ఏరాధముఖ .దనుజహరణ 4 వినుత వితరణా 
పరిపంథి (భాతృ శరణా 

పురారి కార్ముక విభంగ 4 భూవణ రామా. 


85 


84 


రర 


87 


(క్రి రామశతకము 


=, నిరతము నిన్న నమ్మితి 

సురవర వీరాధిపిర 4 శుభగుణ బృందా 
అరమరయేటికి నామె 

నరవర నను గావరార 4 నరనుతరామా. 


క. ధరణీ వందిత చరణా 


హరి నీలోత్పల శరీర 4 యంబుజ నాథా 
సిరితో విచ్చేయగచదే 

వరుణాలయ శయన దత్త 4 వర( శ్రీరామా. 
క. సరసీరుహూ మృదు చరణా 

కరుణా భరణా చిరాన 4 కావలరావే 
శరణాగత భనమో-చన 


హారిసిలమణి సమగాత) $ యచ్యుతే రామా, 


క, సరసజోద్భవ నందిత 

కరుణారస పూర ధీగ 4 కనులదళావషూ 
దరహో సాంకుర మొప్పంగ 
ధరణీసుతతోడ చార 4 దశరథరామా. 

. నరవర సతృసరాక*మ 

తరణికులాథిశ యీాశ 4 దయం జూపగబదే 
పరవుపురువ, భర తాగ్యజ 

నిరతము నినునమ్మినాను 4 నిజముగ రామా. 


౨౮ 


88 


89 


90 


91 


99 


2౮ 


ము 


శ్రైువాగ్వ ల్లి 


పరమేశ పరాత్పర రఘు 

వర నామొరవిననదేల 4 వనుథావీ శా 
శరణాగతరత్షక హరి 

కరుణారసపూర వేగ 4 కావవెరానూ. 


. పురహార వందిత పాదా 


కరుణను ననుగావరార 4 కారుణ్యనిథ 
వరగుణనీల పరాత్పర 


పరమ'పురువ హారి సురేంద్ర) 4 వందితరావూ. 
=. మరచితివా నను (న్ఫీరఘు 


వర కరుణాకర సుకందీ 4 వందిత చరణా 
థరధిశేయన పరమపురుష 


వరములొసలగ వేగ రానె 4 వరగుణ రామా, 


ధీరసుపూజిత చరణా 

(శ్రిరఘువర పరమపురుష 4 శితజనపోపా 
సారసదళ సమనేతా 

కోరితి నీపడయుగంబె 4 కోసల రామా. 


. కరిరాజవరద కేశవ 


శరణాగత వత్సల హరి 4 శఠిధర వంద్యా 
సరసీకువా దళనయనా 
కరుణింపగ రార వేగ 4 కరుణను రామూ, 


93 


94 


95 


96- 


97 


(శ్రి రామశతకము Cra 


. నీరధిశయన పరాత్పర 

నిరధి గరాషపహారణ 4 సీరధి తరణా 
పారావారగభీరా 

సారయశ నని కేశ 4 సమరుచి రామా. 98 
. కరుణింపవేర శిరఘు 

వర సీరాకర గభీర 4 వరగుణసాందాా 

సరసిరువోత్ష నీపద 

సరసీరుహములను గొల్తు $ జయరఘురామా,. 99 
క నరవార్యతు దయాకర 

కరిరక్షుక చకహస, 4 కాంచన చేలా 

గ దరుడతురంగ జనార్లన 

ఖ ర్మదెత్య నికృంతనహాకి 4 కావవె రామా. 100 
. శూర! వరద రఘువర కరు 

ణారస పరిపూర్ణ హృదయ 4 ననుదయగనుమా 
సారస దళసమనయన య 
పార దయార్తన ముకుంద 4 వరగుణరామా 10] 
, హార కలన జాతి) కానక 

శరభంగ వశిష్ట దత, 4 శతమఖ వంద్యా 

క రుణింపవయ్య నను నో ల. 
కరుణాసాగర సురారి 4 ఖండన రామా. ' 102 


చెం శ్రీ) వా గ భి 
క, నురపతి తనయుని గూర్చియు 
తరణిజు రారాజుంచేసి 4 దయంజూపగ లే 
చె రమావర హరి కేశవ 
ఖరసంవార నన్ను దయను 4 గావనెరామా. 103 


క. కరుణగన వేల నన్నిటు' 

సుర పతినీల సమవర్గ్ల 4 సుందర రూపా 

. వరమునిసతి. బో )చినయటు 

కరుణగ నుము భకృవంద్య 4 ఘనముగ రామా, 104 
క, సరివాలిలోన నాపై. 

గరుణింపక చులకచపేయ. 4 గా కారణమే 

మి రఘూ త్తమ నానేరము 

సుశేందసుతు నఘముకన్న 4 కోచ్యమె రామా. 105 
క. సరసీరు హాయ తాకా 

సరోజభవజనక వినుత 4 శాశ్వత కీరీ 

పురహరణ శిలీముఖ ని 

ముర దానవహరణ దుఃఖ 4 కోవణరామా. 106 
క సురనాధవంద్య కరుణా 

కర నారదమౌనివినుత 4 ఖగరా డ్వాహాో 

పురహరణ ధనుర్భంజన 
_ ధరాసుత కరగ వాణచణ 4 దశరథరామా, 107 


(శ్రీ రామకతకము తెగా 
క, ఇరువమూటలాడ నే నని 
నంద) చేసితివి భాస + నరలోకమునకా 
బరిరశీంచితి పలువుర. 
దరుణిని నను భారముగన € దలంపకు రామా, 108: 
క. ఖరకర కులవార్డి నిశా 


కరునకు ఈక నిత్యకళ్యాణముగా 
కరవురిం గోరి వాసితి 
య 


కరణాగతరశకు దీక్ష జయ! రఘురామా! 109 


1 ఆర్‌ 
సంపూర్ణ ము 


—— డ్ర్రులక్యా- 





Printed 
at the Prabhata Mudranalaya, 
NELLORE. 


